అథ షషోంధ్యాయః 
శివ తత్వ జ్ఞానము 
మునయ ఊచుః | 


యో%యం పశురితి |పోకో యశ్చ పాశ ఉదాహృతః | అభ్యాం విలక్షణ: 
కనితో % యమస్తి తయోఃపతిః || 1 


మునులు ఇట్లు పలికిరి - 


పశువు మరియు పాశము అనునవి చెప్పబడినవి. ఈ రెండింటికీ 
(ప్రభువు మరియు విటికంకఠై విలక్షణమైనవాడు అగు పురుషుడు 
ఎటివాడు? (1) 


వాయురువాచ | 


అస్తి కక్పిదపర్యంతరమణీయగుణాశయః | పతిర్విశ్వస్య నిర్మాతా 
పశుపాశవిమోచనః || 2 


అభావే తస్య విశ్వస్య సృష్టరేషా కథం భ*శఖివేత్‌ | 
అచేతనత్వాదజ్టానాదనయోః పశుపాశయోః || 3 


పధానపరమాణాాది యావత్కొంచిదచెతనమ్‌ | తత్కర్హ్శకం స్వయం 
దృష్టం బుదిమత్కారణం వినా || 4 


జగచ్చ కర్తృసాపేక్షం కార్యం సావయవం యతః | తస్మాత్కార్యస్య 
కర్తృత్వం పత్స్వుర్న పశుపాశయోః || 5 


పశోరపి చ కర్తృత్వం పతుుః పేరణపూర్వకమ్‌ | 
అయథధథాకరణజ్తానమంధన్య గమనం యథా || 6 


ఆత్మానం చ పృధజ్‌ మత్వా (పరితారం తతః పృథక్‌ | అసౌ 
జుష్టస్తతస్తేన హ్యమృతత్వాయ కల్పతే || 7 


పశోః పాశస్వ్య పత్వుశ్చ తత్త్వతోస్తి పదం పరమ్‌ | 
[బహ్మవిత్తద్విదిత్రైవ యోనిముకో భవిష్యతి || 8 


సంయుక్తమేతద్వాతయం క్షరమక్షరమేవ చ | వ్యక్తావ్యక్తం బిభర్తీశో 
విశ్వం విశ్వవిమోచకః || 9 


భోక్తా భోగ్యం పేరయితా మంతవ్యం త్రివిధం స్మృతమ్‌ | నాతః పరం 
విజానద్చిరే3దితవ్యం హి కించన|| 10 


వాయువు ఇట్లు పలికెను - 


అనంతసుందరగుణములకు ఆశయమైనవాడు, జగత్తును 
నిర్మించినవాడు, జీవుల సంసారబంధమును ఏడిపించువాడు అగు 
(ప్రభుడు ఒకానొకడు కలడు (2). జీవుడు అజ్ఞాని ; పాశము జడము. 
కావున, ఆయనయే లేనిచో, ఈ సృష్టి ఎట్లు సంభవమయ్యుడిది? (3) 
(ప్రధానము, పరమాణువులు మొదలగు జడవస్తువులను 
జగ(దూపముగా మలిచిన కర్త ఆ పరమేశ రుడేనని 
సుస్పష్టమగుచున్నది. చేతన కారణము లేనిదే వీటి పుట్టుక ఎట్లు 
సంభవమగును ? (4). జగత్తు అవయవములు గలది, మరియు 
కార్యము, కావున దానికి కర్త ఉండి తీరవలెను. కావున, 
కార్యజగత్తుయుక్క కర్త నివప్రభుడే గాని, పశుపాశములు కావు (5). 
జీవునియందు గల కర్తృృత్వము శివప్రభుని పరణ వలన మాత్రమే 
సంభవమగుచున్నది. గుడఢివాని నడక వలె జీవుని ఇందియములు 
యథార్త జ్ఞానమును ఈయజాలవు (6). ఆరంభములో తనను వేరుగా 
మరియు పరకుడుగు పరమేశ్వరుని వేరుగా తలంచిననూ, తరువాత 
జీవుడు ఈశ్వరునితో గల తన స్వరూపమునకు గల అభేదమును 
గుర్తించి మోక్షమునకు అర్హుడగును (7). శివప్రభుని పరమపదము 
పశుపాశముల స్వరూపమే యగుచున్నది. దానిని తెలుసుకున్న 
[బహ్మవేత్త మరల జన్మను పొందడు (8). ఈ క్షర- అక్షరతత్త్వముల 
రెండింటి కలయికను, అవ్యక్తము ([పకృతి) ను మరియు దానినుండి 
వ్యక్తమయ్యే జగత్తును ఈశ్వరుడే నిలబట్టుచున్నాడు. ఆయనయే 
జీవునకు సంసారమునుండి మోక్షమునిచ్చును (9). భోక్త 


(కర్శఫలముల ననుభవించు జీవుడు), భోగ్యము (పకృతి) మరియు 
(శురకుడు (ఈశ్వరుడు) అనే మూడు తత్త్వములు మాత్రమే గలవని 
మహర్తులు వరించుచున్నారు. జిజ్ఞాసువులు ఇంతకు మించి తెలియ 
దగినది ఎదియూ లేదు (10). 


తెలేషు వా యథా తెలం దథ్ని వా సర్పిరర్పితమ్‌ | యథాపస్‌ిర్చోతసి 
వ్యాపా యథారణాం హుతాశనః || 11 


ఏవమేవ మహాత్మానమాత్మన్యాత్మ విలక్షణమ్‌ | సత్యేన తపసా చైవ 
నిత్వయుకో%ను పశ్యతి || 12 


య ఏకో జాలవానీశ ఈశానీభిస్స్వశకిభిః | సర్వాంల్లోకానిమాన్‌ కృత్వా 
ఏక ఎవ స ఈ4##త || 13 


ఏక ఏవ సదా రుదో న ద్వితీయోోస్తి కశ్చన | సంసృజ్య 
విశ్వభువనం గోప్తాంతే సంచుకోచ యః || 14 


విశ్వతశృక్షురవాయముతాయం విశ్వతోముఖః | తథైవ 
విశ్వతోబాహుర్విశ్వత:ః పాదసంయుతః || 15 


ద్యావాభూమీ చ జనయన్‌ దేవ ఏకో మహేశ్వరః | న ఏవ 
సర్వదేవానాం పభవకోదృవస్తథా || 16 


హిరణ్యగర్సం దేవానాం ప్రథమం జనయేదయమ్‌ | విశ్వస్మాదధికో 
రుదో మహర్షిరితి హి శుతిః || 17 


వేదాహమేతం పురుషం మహాంతమమృతం (ధువమ్‌ | ఆదిత్యవర్తం 
తమసః పరస్తాత్సంస్థితం ప్రభుమ్‌ || 18 


అస్మాన్నాస్తి పరం కించిదపరం పరమాత్మనః | నాణియా సిన చ 
జ్వ్యాయస్తేన పూర్ణమిదం జగత్‌ || 19 


సర్వాననిరోగీవస్పర్వభూతగుహాశయః | సర్వవ్యాపీ చ 
భగవాంస్తస్మాత్సర్వగతశ్శొివః || 20 


సర్వతః పాణిపాదో్క్యోయం సర్వతోళక్షి శిరోముఖః | సర్వతః 
శుతిమాంల్లోకే సర్వమావృత్య తిష్షతి || 21 


నిత్యము సత్యమును పాటిస్తూ తపస్సును చేయు యోగి శాష్తో 
పదేశమును పొంది నువ్వులలో నూనా వలె, పెరుగులో నేయి వల, 
నదీప్రవాహములో నీరు వలె, మరియు అరణి (నిప్పును మధించే 
చెక్క) లో అగ్నివల, బుదియందు (బహ్మ- అభిన్నము మరియు 
దేహాదుల కంకు విలక్షణము అగు ఆత్మను దర్శించును (11,12). 
అద్వితీయుడు, మాయావి అగు పరమాత్మ సర్వసమర్హములగు తన 
శకులతో కూడినవాడై, ఈ సకలలోకములను సృష్టించి, తాను 
దానియందు జన్మించి (ప్రవేశించి, తాను ఒక్కడే సర్వమును 
పాలించుచున్నాడు (13). సర్వకాలములలో ఒకే ఒక రుదుడు 
గలడు. రెండవవాడు ఎవ్వడైననూ లేడు. ఆయనయే 
సకలలోకములను సృష్టించి రక్షించిపళయకాలమునందు 
సంహరించుచున్నాడు (14). ఈ జగత్తులోని కన్నులు, ముఖములు, 
చేతులు మరియు కాళు సర్వము ఆయనకు సంబంధించినవియే 
(15). అద్వితీయుడగు మహేశ్వరుడు భూలోక, స్వగలోకములను 
సృష్టించినాడు. సకలదేవతలు ఆయననుండి పుటి ఆయనలో 
లీనమగుదురు (16). దేవతలలో మొదటివాడగు హిరణ్యగర్చుని 
ఆయనయే సృష్టించుచున్నాడు. సర్వజ్ఞాడగు రుదుడు సర్వులకంకు 
అధికుడని వేదము వరించుచున్నది (17). చేతనస్వరూపుడు, 
సర్వముకంజు పెద్దవాడు, అవినాశి, అవికారి, ఆదిత్యుని వలె 
(పకాశించువాడు, అజ్ఞానమును (ప్రకాశింపజేస్తూ దానికి అతీతుడై 
యుండువాడు అగు ఈ శివప్రభుని నేను తెలుసుకున్నాను (18). ఈ 
పరమాత్మ కంకు గొప్పది గాని, తక్కువది గాని మరియొకటి లేదు. 
ఈయన కంకు చిన్నది గాని, పెథది గాని లేదు. ఈ జగత్తు ఆయనచే 
వ్యాప్రమై యున్నది (19). ముఖములు, తలలు మరియు మెడలు 
అన్నీ ఆయనవియే. సర్వప్రాణుల బుద్ది అనే గుహలో ఆయనయే 
నివాసమున్నాడు. ఈ నివభగవానుడు సర్వమునందు 
కారణరూపముగా అనువృతుడై సర్వమును వ్యాపించి యున్నాడు 


(20). ఈ సృష్టిలోని చేతులు, కాళ్లు, కన్నులు, తలలు, ముఖములు, 
చెవులు అన్నీ ఆయనవియే. ఆయనయే సర్వమును 
వాపంచియున్నాడు (21): 


సర్వేందియగుణాభాసస్సర్వేందియవివర్సితః | సర్వస్య 
(ప్రభురీశానస్సుర్వస్య శరణం సుహృత్‌ || 22 


అచక్రురపి యః పశ్యత్యకర్షో్కపి శృణోతి యః | సర్వం వేత్తి న 
వేత్తాాస్య తమాహుః పురుషం పరమ్‌ || 23 


అణోరణీయాన్మ్నహతోమహీయానయమవ్యయః | గుహాయాం 
నిహితశ్చాపి జంతోరన్య మహేశ్వరః || 24 


తమక్రతుం క్రతు పాయం మహిమాతిశయాన్వితమ్‌ | ధాతు 
పసాదాదీశానం వీతశోకః ప్రపశ్యతి || 25 


వేదాహమేనమజరం పురాణం సర్వగం విభుమ్‌ | నిరోధం జన్మనో 
యస్య వదంతి [బహ్మవాదినః || 26 


ఏకో%పి |తీనిమాంల్లోకాన్‌ బహుధా శక్తియోగతః | విదధాతి విచేత్యంతే 
విశ్వమాదౌ మహేశ్వరః || 27 


విశ్వధాత్రత్యజాఖ్యా చశెవీ చిత్రాకృతిః పరా | తామజాం లోహితాం 
శుక్లాం కృష్తామేకాం త్వజః (పజామ్‌ || 28 


జనితీమనుశేతే % నో$ జాషమాణస్స్వరూపిణీమ్‌ | 
తామేవాజామజో%ిన్యస్తు భుక్తభోగాం జహాతి చ || 29 


దౌసుపర్లౌ సయుజౌ సమానం వృక్షమాగితౌ | ఎకోోత్తి పిప్పలం 
స్వాదు పర్కోనశ్నన్‌ ప్రపశ్వతి || 30 


వృకే% స్కిన్‌ పురుషో మగ్నో ముహ్యమానశ్చ శోచతి | జుషమన్యం 
యదా పశ్యేదిశం పరమకారణమ్‌ || 31 


తదాస్య మహిమానం చ వీతశోకస్సుఖీ భ*#*వేత్‌ | ఛందాంసి యజ్ఞాః 
కతవో యదూతం భవ్యమేవ చ || ౩2 


మాయావిశ్వం సృజత్యస్మిన్నివిషో మాయయా పరః | మాయాం తు 
(ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ || 33 


ఇం[దియవ్యాపారములన్నింటిలో పరమేశ్వరుడే దైతన్యస్వరూపుడై 
యున్నాడు. కాని, ఆయనకు ఇందియావ్యాపారములతో సంపర్కము 
లేదు. సర్వజగత్తునకు ప్రభువు అగు ఈశ్వరుడు సర్వులకు 
శరణునిచ్చ చక్కని హృదయము గల మిత్రుడు (22). ఆయన 
కన్నులు లేకుండగనే చూచును. చెవులు లేకుండగనే వినును. 
ఆయన సర్వమును తలుసుకొనును. కాని ఆయనను తెలిసినవాడు 
లేడు. ఆయన పరమపురుషుడని మహర్పులు వర్లించుచున్నారు 
(23). అవినాశియగు ఆ పరమాత్మ అణువు (మిక్కిలి చిన్నది) కంజు 
చిన్నవాడు. కాని, మిక్కిలి పెదదానికంకు పెద్దవాడు. మహేశ్వరుడు 
ఈ |పాణుల బుధ్ది అనే గుహలో దాగి యున్నాడు (24). 
సంకల్పములు లేనివాడు, కాని సంకల్పముల రూపములో 
పకటమగువాడు, అతిశయించిన మహిమ గలవాడు అగు ఆ 
ఈశ్వరుని, శరీరములోని ఇందియముల పాటవము అనే 
అనుగ్రహముచే తెలుసుకొని మానవుడు శోకమునుండి విముక్తిని 
పొందును (25). ఎ పరమేశ్వరునకు జన్మలేదని [బహ్మవేత్తలు 
చెప్పుచున్నారో, అటి ముసలిదనము లేని, సనాతనుడు 
సర్వమునందు కారణరూపముగా అన్వయించువాడు మరియు 
సర్వవ్యాపకుడు అగు ఈ ఈశ్వరుని నేను తెలుసుకొంటిని (26). 
మహేశ్వరుడు అద్వితీయుడే అయిననూ, శక్తితో కూడినవాడై, ఈ 
ముల్లోకములలోని అనేకరూపములతో గూడిన బ్రహ్మాండమును 
సృష్టాదియందు నిర్మించి, ప్రళ్రయకాలమునందు తనలోనికి 
ఉపసంహరించుచున్నాడు (27). వివిధరూపములలో (పకటము 
కాగలది, జగన్మాత, అజ (పుట్టుక లేనిది) అను పేరు గలది అగు 
నివుని పరా (సర్వకారణము) శక్తి జగత్తునకు 
ఉపాదానకారణమగుచున్నది. ఎరుపు (అగ్ని), తెలుపు(జలము), 


నలుపు(పృథివి రంగులు గలది, స్వయముగా పుట్టుక లేనిది అగు ఆ 
మాయాశక్తి మహత్తు మొదలైన వివిధతత్త్వముల రూపములోనికి 
పరిణమించుచున్నది. అజుడగు జీవుడు అటి జగత్తునందు పీతి 
గలవాడై అజ్ఞానముచే దానితో తాదాత్మ్యుమును పొంది సంసారి 
యగుచున్నాడు. కాని, శబ్దాదివిషయ[గహణరూపములో భోగము 
అగుచున్న ఆ మాయకు అతీతుడై, అజుడగు పరమేశ్వరుడు 
చెతన్వస్వరూపమునందు పరినిషతుడై యున్నాడు (28, 29). 
జీవుడు మరియు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఒకే సంసారమనే 
చెట్టును ఆశయించుకొని కలిసి మెలిసి జీవించుచున్నవి. వాటిలో 
ఒకటి (జీవుడు) కర్మఫలము అనె పండును భక్షించుచుండగా, 
రెండవ పక్షి (ఈశ్వరుడు) దేనినీ తెనకుండగా సాక్షియై 
చూచుచున్నాడు (30). మోహముచ ఈ సంసారవృక్షమునందు 
నిమగ్నమై యున్న జీవుడు దుఃఖించుచున్నాడు. కాని, ఆ జీవుడు 
అదే వృక్షమును ఆశయించి ఉన్న సర్వకారణకారణమగు ఈశ్వరుని 
ఏనాడు కనుగొనునో, ఆయన మహిమను గుర్తించునో, ఆనాడు ఆతడు 
శోకము నుండి విముక్తుడై సుఖమును పొందును. వేదములు, 
వివిధములగు ఆరాధనలు, యాగములు, భూతకాలమునందలి 
సర్వము మరియు భవిష్యత్కాలములోని సర్వము కూడ ఆ 
మాయావిచే రచింపబడుచున్నది. పరమాత్మ మాయను వశము 
చేసుకొని జగత్తును సృష్టించి దానియందు (ప్రవేశించి యున్నాడు. 
జగత్తుయుక్క ఉపాదానకారణము మాయ అనియు, మాయను 
ఈశ్వరుడు తన వశములో నుంచుకొనుననియు తెలియవలెను (31- 
33). 


తస్యాస్త్వవయబవెరేవ వ్యాప్తం సర్వమిదం జగత్‌ | 
సూక్ష్మాతిసూక్ష్మమీశానం కలలస్యాపి మధ్యతః || 34 


(సష్టారమపి విశ్వస్య వేషితారం చ తస్య తు | శివమేవేశ్వరం జ్ఞాత్వా 
శాంతెమత్యంతమృచుతి || 35 


స ఏవ కాలో గోప్తా చ విశ్వస్యాధిపతిః ప్రభుః | తం విశ్వాధిపతిం 
జ్ఞాత్వా మృతుపాశాతర్ప ముచ్యతే || 36 


ఘృతాత్పరం మండమివ సూక్ష్మం జ్ఞాత్వా పతం [పభుమ్‌ | 
సర్వభూతేషు గూఢం చ సర్వపాపైః ప్రముచ్యతే || 37 


ఏష ఏవ పరో దేవో విశ్వకర్మా మహేశ్వరః | హృదయే సంనివిష్టం తం 
జ్ఞాత్వ వామృతమశ్నుతే || 38 


యదా సమస్తం న దివా న రాతిర్న సదప్యసత్‌ | కేవలశ్శివ ఎవైకో 
యతః ప్రజ్ఞాపురాతనీ || 39 


ననమూర్ద్వం న తిర్యక న మధ్యం పర్వజిగహత్‌ | న తస్య ప్రతిమా 
చాస్తి యస్య నామ మహద్యశః || 40 


అజాతమిమమేవైకే బుద్దా జన్మని భీరవః | రుదస్యాస్య ప్రపద్యంతే 
రక్షార్తం దక్షిణం ముఖమ్‌ || 41 


ద్వే అక్షరే [బహ్మపరే త్వనంతే సముదాహృతే | విద్యావిద్యే 
సమాఖ్యాతే నిహితే యత గూఢవత్‌ || 42 


క్షరం త్వవిద్యా హృ్యమృతం విద్యోతి పరిగీయతే | తే ఉభే ఈశ*ళిశితే 
యస్తు సోళన్యః ఖలు మహేశ్వరః || 43 


ఈ జగత్తు అంతయు ఆ ప్రకృతి యొక్క అవయవములచే మాత్రమే 
వ్వాప్రమై యున్నది. సూక్ష్మమైనవాటి కంబ కూడ సూక్ష్మమైనవాడు, 
పరిపాలకుడు, తలి గర్పములోని పిండమునందు కూడ 
చతన్యరూపముగా ప్రకటమగువాడు, జగత్తును సృష్టించి దానిని 
ఆవరించి యున్న వాడు, మంగళకరుడు అగు ఈశ్వరుని 
తెలుసుకున్న మానవుడ అత్యంతికమగు (మోక్షరూపమైన) శాంతిని 
పొందును (34, 35). జగత్తునకు అధిపతె, సర్వసమర్హుడు అగు ఆ 
ఈశ్వరుడే కాలస్వరూపుడై రక్షించుచున్నాడు. ఆ జగన్నాథుని 
తెలుసుకున్న వ్యక్తి మృత్యువు అనే పాశమునుండి విముక్తిని 


పొందును (36). నౌయ్యికి వెన్న వలె జగత్తునకు కారణమై దాని కంకు 
సూక్ష్మరూపములో సర్వ(పాణులలో రహస్యముగా చైతన్వరూపుడై 
ఉండే ఆ ఈశ్వరుని తెలుసుకున్న వ్యక్తి పాపములన్నింటినుండియు 
విముకుడగును (37). జగత్తును సృష్టించిన దేవాధిదేవుడు అగు ఈ 
మహేశ్వరుడు హృదయములో చాల దగరగా నున్నాడు. ఆయనను 
తెలుసుకున్నప్పుడు మాత్రమే మానవుడు మోక్షమును పొందును 
(38). ఈ సర్వజగత్తు ఏకాలములో లేదో, సత్తు (ఉనికి గలది) గాని, 
అసత్తు (లేనిది) గాని కాదో, ఏ కాలములో రాతింబగళు లేవో, 
అప్పుడు కేవలుడగు శివుడు మాత్రమే ఉండెను. ఆయననుండియే 
సనాతనమగు జ్ఞానము పుటినది (39). ఆయనను పెన గాని, 
అడ్డముగా గాని, మధ్యలో గాని ఎవ్వరెననూ పట్టుకొనలేరు. ఆయనకు 
సాటి లేదు. ఆయన పేరు గొప్ప కీర్తిని కలిగియున్నది (40). ఎవరో 
కొద్దిమంది మరల జన్మవలన భయపడినవారై పుట్టుక లేక ఈ 
ఈశ్వరుని తెలుసుకొని, రక్షణ కొరకై ఈ రుదుని దక్షిణముఖమును 
(దక్షిణామూర్తిని) శరణు వేడెదరు (41). అవినాశి, అనంతము అగు 
పరం|బహ్మయందు విద్య (జ్ఞానము) మరియు అవిద్య (కర్మ) అనే 
రెండు, రహస్యములు యన్నటు నికి ప్రములె యుండునని 
మహర్తులు చెప్పుచున్నారు (42). అవిద్య వినాశి (కరము) అనియు, 
విద్య అమృతము (మోక్షము) అనియు కీర్తించబడినది. ఆ 
రెండింటినీ పాలించే మహేశ్వరుడు వాటికంఖె అతీతుడు (43). 


ఏకైకం బహుధా జాలం వికుర్వన్నేకవచ్చ యః | సర్వాధిపత్యం 
కురుతే సృష్ట్వా సర్వాన్‌ ప్రతాపవాన్‌ || 44 


దిశ ఊర్వ్వమధస్తిర్యగ్‌ భాసయన్‌ భ్రాజతే స్వయమ్‌ | 
యోనిస్స్వభావాదప్వేకో వరేణ్యస్తధితిష్టతి || 45 


స్వభావవాచకాన్‌ సర్వాన్‌ వాచ్యాంశృ పరిణామయన | గుణాంశ్చ 
భోగ్యభోక్సృత్వే తద్విశ్వమధితిష్టతి || 46 


తే వై గుహ్యూపనిషది గూఢం [బబహ్మ పరాత్సరమ్‌ | బహ్మయాోనిం 
జగత్పూర్వం విదుర్చేవా మహరయః || 47 


భావ[గ్రాహ్యమనీహాఖ్యం భావాభావకరం శివమ్‌ | కలాసరకరం దేవం 
యే విదుస్తే జహుస్తమమ్‌ || 48 


స్వభావమేకే మన్యంతే కాలమేకే విమోహితాః | దేవస్య మహిమా హ్యేష 
యేనేదం భామ్యతే జగత్‌ || 49 


యేనేదమావుృతం నిత్యం కాలకాలాత్మనా యతః | తేనేరితమిదం 
కర్మ భూతెస్సహ వివర్తతే || 50 


తత్కర్మ భూయశః కృత్వా వినివృత$ చ భూయశః | తత్త్వస్య సహ 
తత్త్వేన యోగం చాపి సమేత్య వై || 51 


అజ్ఞొభిశ (తిభిశ్రెవ ద్వాభ్యాం చైకేన వా పునః | కాలేనాత్మగుణశ్చాపి 
కృత్సుమేవ జగత్స్వ్వుయమ్‌ || 52 


గుణరారభ్య కర్మాణి స్వభావాదీని యాజయేత్‌ | తేషామభావే 
నాశసాత్కృతసా$ప చ కర్మణః || 53 


పతాపశాలియగు పరమేశ్వరుడు తన మాయను పలువిధములుగా 
విస్తరింపజేసి, సర్వులను సృష్టంచి, శాసించుచున్నాడు. ఆయన 
మరల పళయములో ఈ వికార సముదాయమును తన 
అద్వితీయస్వరూపములోనికి ఉపసంహరించుచున్నాడు (44). తాను 
స్వయం|పకాశ స్వరూపుడై, దిక్కులను, [కింద మరియు పన కూడ 
(ప్రకాశింప జేయు సూర్యుని వత సర్వమునకు అధీశరుడై 
యున్నాడు (45). |తెగుణాత్మకమగు ప్రకృతిని నామరూపాత్మకమగు 
జగ(దూపముగా పరిణమింపజేసి, తానే భోగ్యమై, తానే భోకయి, ఆ 
జగత్తునకు అధీశ3రుడై యున్నాడు (46). రహస్యములగు 
ఉపనిషతులయందు [ఏతిపాదింపబడువాడు, హృదయగుహలో 
నిగూఢముగా నుండువాడు, ప్రకృతికి అతీతుడు, హిరణ్యగర్పునకు 
తండి, జగత్తునకు కారణము అగు పరంబహ్మను దేవతలు మరియు 
మహర్షులు తెలియుచున్నారు (47). శుదమగు అంతఃకరణముచే 
పొందబడువాడు, ఆశయరహితుడని వర్సింపబడినవాడు, సృష్టి 


పళయములను చేయువాడు, కళలను సృషంచువాడు అగు 
శివదేవుని ఎవరు తెలియుదురో, వారికి పునరన్న లేదు(48). ఆ 
పరమేశ్వరుని మహిమ వలననే ఈ జగచ్చశక్రము తిరుగుచున్నది. కాని 
మోహమును పొందిన జనులు జగచ్చడక్రము తిరుగుటకు కారణము 
స్వభావమనియు, కాలమనియు [భాంతి పడుచున్నారు (49). 
మృత్వువునకు మృతువు అగు ఆ పరమేశ్వరునిచే ఈ స్వరము 
చుట్టువారబడి యున్నది. ఆయనచే (పెరేపించబడిన కర్మనియతె 
పంచభూతములతో కలిసి జగదూపముగా భాసిల్లుచున్నది 
(వివర్తము) (50). జీవుడు అధికముగా కర్మలను చేసి, వాటి 
ఫలమును అనుభవించుటకై మరల మరల జన్మించుచుండును. 
(ప్రతి జన్మయొక్క అంతములో దేహమునకు కారణమగు 
పంచభూతములు మహాభూతములలో కలియుటచే మరణము 
సంభవించును (51). జీవుడు పంచభూతములు 
మనోబుద్ధ్ద్వహంకారములు అనే ఎనిమిది తత్త్వములతో గూడి 
సత్త్వరజస్తమోగుణములకు వశుడై, ఒకే పకృతి ఆశయముగా 
గలవాడై సుఖదుఃఖములనే రెండు ఫలములను ఆయా కాలములలో 
అనుభవించుచున్నాడు. పరమేశ్వరుడు తన స్వభావమైన 
తెగుణాత్మకమగు (పకృతినుండి సకలజగత్తును స్వయముగా 
(పకటింపజేసి, అజ్ఞానకామకర్మమూలకమగు సంసారమును జీవులకు 
వారి కర్మలను బటి కలిగించును. ఈ |తిగుణములకు అతీతుడగు 
జ్ఞాని విషయములో సంచిత (పూర్వజన్మలలో చేసియున్న) కర్మలు 
పూర్తిగా నాశమును పొందును (52, 53). 


కర్మక్షయే పునశ్చాన్యత్తతో యాతి స తత్త్వతః | స ఏవాదిస్స్వుయం 
యోగనిమిత్తం భోకభోగయోః || 54 


పరస్తి కాలాదకలస్స ఏవ పరమేశ్వరః | సర్వవిత్‌ (తిగుణాధశో [బహ్మ 
సాక్రాత్పరాత్సరః || 55 


తం విశ్వరూపమభవం భావనీయం ప్రజాపతిమ్‌ | దేవదేవం 
జగత్పూజ్యం స్వచిత్తప్రముపాస్మహే || 56 


కాలాదిభిః పరో యస్మాత్‌రు పంచః పరివర్తతే | ధర్మావహం 
పాపనుదం భోగేశం విశ్వధామచ || 57 


తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ 
దెవతమ్‌ | 


పతిం పతినాం పరమం పరస్తాద్విదామ దేవం భువనేశ్వరేశ్వరమ్‌ || 
56 


న తస్య విద్యతే కార్యం కారణం చ న విద్యతే | న 
తత్సమోధికశ్చాపి క్వచిజ్ఞగతి దృశ్యతే || 59 


పరాస్య వివిధా శక్తి శుతా స్వాభావికీ శుతా | జ్ఞానం బలం క్రియా చైవ 
యాభ్యో విశ్వమిదం కృతమ్‌ || 60 


న తస్యాస్తి పతిః కశింన్నెవ లింగం న చేశితా | కారణం కారణానాం చ 
స తేపామధిపాధిపః || 61 


న చాస్య జనితా కశ్చన చ జన్మ కుతశన | న జన్మ 
చాతవస్తద3న్మలమాయాది సంజ్ఞకాః || 62 


స ఏకస్పర్వభూతేష గూడఢో వ్యాప్తశ విశ్వతః | సర్వభూతాంతరాత్మా 
చ ధర్మాధ్యక్షస్స కథ్యతే || 63 


సర్వభూతాధివాసశ్చ సాక్షీ చేతా చ నిర్గుణః | ఏకో వశీ నిషప్రియాణాం 
బహూనాం వివశాత్మనామ్‌ || 64 


ఒక జన్మను ఆరంభించిన కర్మ క్షయము కాగానే, ఆ జీవుడు 
మరియొక దేహమును పొందును. భోకయగు జీవునకు, భోగ్యము అగు 
లోకమునకు కర్మ ద్వారా సంబంధమును కలిగించేది జగత్కారణమగు 
ఆ పరమేశ్వరుడు మా।తమె (54). భూత భవిష్యుద్వుర్తమాన 
కాలములకు అతీతుడు, అంశములు లేనివాడు, సర్వము 
తెలిసినవాడు తిగుణాత్మకమగు ప్రకృతి తన వశములో గలవాడు, 
సర్వజగత్కారణమగు ప్రకృతికి అతీతుడు అగు ఆ పరమేశ్వరుడే 


సాక్షాత్తుగా పరంబహ్మ (55). జగ్యదూపముగా నున్నవాడు, పుట్టుక 
లేని వాడు, ధ్యానించదగినవాడు, [పాణికోటికి తండి, జగత్తునకు 
పూజించదగినవాడు, మా చితములయందున్న వాడు, ధర్మమునకు 
నిధానము, పాపములను పోగొట్టువాడు, భోగములకు ప్రభువు, 
జగత్తునకు ఆశయము అగు ఆ దేవదేవుని ఉపాసించుచున్నాము. 
కాలము మొదలగు వాటికి అతీతుడగు ఆ పరమేశ్వరుని వలన 
మా(తమే ఈ జగచ్చక్రము తిరుగుచున్నది (56, 57). లోకపాలాది 
పభూవులకు కూడ (ప్రభువు, దేవతలకు కూడ పరమదైవము, 
తండులకు తండి, న వ ప్రకృతికి అతీతుడు, 
(ప్రకాశస్వరూపుడు, ముల్‌ కములలోని ప్రభువులకు కూడ (ప్రభువు 
అగు మహేశ్వరుని తెలియుచున్నాము (58). పరం|బహ్మనుండి 
యథధార్తమగు కార్యము ఉదృవించుట లేదు. ఆయనకు మరియొక 
కారణము లేదు. ఆయనతో సమానుడు గాని, అధికుడు గాని 
లోకములో ఎక్కడనైననూ కానవచ్చుట లేదు (59). స్వభావసిదము, 
సర్వోత్క్సృుష్టము అగు పరమేశ్వరుని శక్తి వివిధరూపములలో 
(ప్రకటమగునని వేదము చెప్పుచున్నది. జ్ఞానము, బలము మరియు 
కియ అనునవి ఆ శకియుక్క రూపములే. వాటి వలన మాత్రమె ఈ 
జగత్తు సృష్టంచబడు చున్నది. (60). ఈశ్వరునిపై మర్శియొక 
ప్రభువు లేడు. పరంబహ్మకు లింగము (గుణము, లేక (స్తే 
పురుషభేదము) లేదు. పరం[బహ్మయందు వాస్త్రవమగు ఈశ్వరత్వము 
కూడ లేదు. సర్వకారణములకు కారణమగు పరమేశ్వరుడు 
పభువులందరికి ప్రభువు (61). ఆయనకు తండి ఎవ్వరూ లేరు. 
ఆయనకు దెనినుండియు పుట్టుక లేదు. అదొ విధముగా 
కర్మదోషములు, అజ్ఞానము మొదలగు జన్మకారణములు ఏవియు 
ఆయనకు లేవు (62). అద్వితీయుడగు పరమేశ్వరుడు సర్వమును 
వ్యాపించి, సర్వ|ప్రాణులలో రహస్యముగా అంతర్యామి రూపముగా 
దాగియున్నాడు. ఆయన ధర్మమునకు అధ్యక్షుడుని 
వర్థించబడుచున్నాడు (63). సర్వపాణులకు నివాససానమగు ఆ 
పరమేశ్వరుడు సర్వపాణులలో సాక్షి రూపములో నుండే 


చతనుడు.అనకులు, అస్వతంతులు, స్వయముగా క్రియలను 
చేయలేని వారు అగు జీవులలో నుండే అద్వితీయుడగు పరమాత్మ 
నిరుణుడు మరియు స్వతంత్రుడు (64). 


నిత్వానామప్యసౌ నిత్యశ్చేతనానాం చ చేతనః | ఏకో బహూనాం 
చాకామః కామానీశః ప్రయచ్చుతి || 65 


సాంఖ్యయోగాధథిగమ్యం యత్కారణం జగతః పతిమ్‌ | జాత్వాదేవం 
పశుః పాశెస్సర్వైరేవ విముచ్యతే || 66 


విశ్వకృద్విశ్వవిత్స్వాత్మయోనిజ్ఞః కాలకృద్దుణ్‌ | పధానః 
క్లేతజ్ఞపతీరుణ శః పాశమోచకః || 67 


[బహ్మాణం విదధే పూర్వం వేదాంశ్చోపాదిశత్స్వ్వ్వయమ్‌ | యో 
దేవస్తమహం బుద్దా సాత్మబుద్దిపసాదతః || 68 


ముముక్షురస్క్మాత్సృంసారాత్‌ర్ప పద్యో శరణం శివమ్‌ | నిష్కలం 
నిష్కయం శాంతం నిరవద్యం నిరంజనమ్‌ || 69 


అమృతస్య పరం సేతుం దగ్గేంధనమివానలమ్‌ | యదా 
చర్శ్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః || 70 


తదా శివమవిజాయ దుఃఖస్యాంతో భవిష్యతి || 71 


తపఃప్రభావారెవస్య పసాదాచ) మహరయః | ఆత్మాశమోచితజ్ఞానం 
పవితం పాపనాశనమ్‌ || 72 


వేదాంతే పరమం గుహ్యం పురా కల్పుప్రచోదితమ్‌ | బహ్మణో 
వదనాల్లబ్దం మయేదం భాగ్యగౌరవాత్‌ || 73 


నాప్రశాంతాయ దాతవ్యమేతద్‌ జానమనుత్తమమ్‌ | న 
పృ్మత్తాయాసువృుత్త్తాయ నాశిషాయ చ సర్వథా || 74 


యస్య దేవే పరా భక్తిర్వ్యథా దేవే తథా గురౌ | తసైశ్యుతే కధితా హ్యర్హాః 
(ప్రకాశంతే మహాత్మనః || 75 


అతశ సంకైేపమిదం శృణుధ్వం శివః పరస్తాత్‌ర్ప కృతేశ పుంసః | 
స సర్గకాలే చ కరోతి సర్వం సంహారకాలే పునరాదడాతి || 76 


ఇతి నీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే 
నివతత్త్వజ్ఞానవర్ణనం నామ షహ్లో%ధాాయః (6). 


పరమేశ్వరుడు ((పవాహరూపముగా) నిత్వమగు వాటిలో (కూటస్ట) 
నిత్యుడు; అనేకములగు చేతనములలోని అద్వితీయ చేతనుడు. 
కోరికలు లేని ఆ ఈశ్వరుడు కోరికలనిచ్చును (65). జానయాగముచే 
పొందదగినవాడు, జగత్తునకు కారణమైనవాడు, జగన్నాథుడు అగు ఆ 
దేవుని ఆలుసుకున్న జీవుడు సంసారబంధములన్నింటినుండి 
నిశితముగా విముకుడగును(66). జగత్తును సృష్టించినవాడు, 
జగత్తును సాక్షి రూపముగా తెలియువాడు, తన స్వరూపమును 
తెలిసిన వాడు, కాలమును సృష్టంచువాడు, మాయాసంబంధముచే 
కల్యాణగుణములు కలవాడు, ప్రకృతికి అధిజానమైనవాడు, జీవులకు 
ప్రభువు, సత్త్వ్వరజస్తమోగుణములకు అధిషానము అగు ఆ ఈశ్వరుడు 
సంసారబంధమునుండి విముక్తిని కలిగించును (67). ఆ దెవుడు 
సృష్టాదియందు (బహ్మను సృష్టించి ఆయనకు స్వయముగా 
వేదములను ఉపదేశించెను. మోక్షమును కోరు నేను పసన్నమగు నా 
బుదియొక్క (పప్రభావముచే అంశములులేని వాడు, [కియాసంబంధము 
లేనివాడు, సర్వనిషేధములకు అవధి, దోషరహితుడు, కర్మలేపము 
లేనివాడు అగు ఆ శివుని తెలుసుకొని శరణు వేడుచున్నాను (68, 
69). మోక్షమునకు సర్వోత్కుష్తమగు సేతువు వంటి వాడు అగు 
శివుని తెలుసుకొని నేను కప్టిలన్నియు కాలిన తరువాత నిప్పువలె నా 
స్వరూపమగు శివునిలో నా అహంకారమును ఉపశమింపజేసెదను. 
మానవులు చర్మమును వలె ఆకాశమును కూడ ధరించ గథిననాడు 
నివుని తెలియకుండగనే దుఃఖము అంతమగును (అనగా, శివుని 
తెలియకుండగా దుఃఖము అంతము కాదు) (70, 71). ఓ 


మహర్పులారా! తపస్సుయొక్క మహిమచే మరియు దేవని 
అనుగ్రహముచే మీ ఆశ్రమమునకు తగినది, పవిత్రమైనది, 
పాపములను నశింపజేయునది, ఉపనిషత్తులలో రహస్యముగా 
దాగియున్నది, పూర్వకాలములో బోధించబడినది అగు ఈ జ్ఞానమును 
నేను నా భాగ్యము దొడది అగుట వలన [బహ్మగారి నోటినుండి 
వినియుంటిని (72, 73). సర్వోత్కృష్టమగు ఈ జ్ఞానమును 
పసన్నమగు మనస్సు లేనివానికి, పుుతుడే అయిననూ సచ్చీలము 
లేనివానికి, శిష్యుడు కానివానికి ఎట్టి పరిస్టితులలోనైననూ ఈయరాదు 
(74). ఎవనికైతే పరమేశ్వరునియందు సర్వోత్కృష్టమగు భక్తి 
ఉండునో, దేవునితో సమానమగు భక్తి గురువుయందు ఉండునో, అట్టి 
మహాత్స్మునకు ఇంతవరకు చెప్పబడిన విషయములు చక్కగా 
అవగాహనకు వచ్చును (75). ఈ బన సంగహముగా చొప్పుదను. 
వినుడు. ప్రకృతికి మరియు పురుషునకు కూడ శివుడు అతీతుడై 
యున్నాడు. ఆయన సృష్టిసమయములో సర్వమును స్పుష్టించి, 
పళయకాలములో మరల తనలోనికి ఉపసంహరించును (76). 


శి శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వభాగములో శివతత్త్వజానమును వర్గించే ఆరవ అధ్యాయము 
ముగిసినది (6). 


